భిక్షకుని మాయాజాలం 


చైనాజా 


నపద కథ 


భిక్షకుని మాయాజాలం 

చైనాజానపద కథ 


భిక్షకుని మాయాజాలం 


చైనాజా 


నపద కథ 


చైనాలో చాలా ఏళ్ల క్రితం నాటి సంగతి . ఒకరోజు ఒక 
ఊరికి ఒక అపరిచితుడు వచ్చాడు . ఊరి చివర అమ్మా , 
నాన్నలతో ఉంటున్న ఫు నాన్ ముందుగా ఆ 
అపరిచితుడిని చూశాడు . కథలలో విన్న సంచార సాధువు 
లాగా అతడు ఫు నాన్ కి అనిపించాడు - మాయాజాలం 
తెలిసిన సాధువు . అతడు అనుకోకుండా కనపడటంతో ఫు 
నాన్ ముందు భయపడ్డాడు. అయితే సాధువు ముఖం 
శాంతంగా , దయగా ఉంది . ఫు నాన్ అతడికిగౌరవంగా 
నమస్కరించాడు . 

“ కొంత కాలం ఉండటానికి ఈ ప్రదేశంబాగుంది , ” ఆ 
ముసలి సాధువు అన్నాడు . “ నేను ఉండటానికి ఏదైనా 
చోటు చూపించగలవా ? ” 


ఊరు బయట ఎవరూ ఉండని ఒక పాత గుడిసెను ఫు నాన్ 
చూపించాడు. అతడు గడ్డితో పక్క చేసుకున్నాడు. పెద్ద అక్షరాలతో 
రాసి ఉన్న కాగితాన్నిగోడకి తగిలించాడు . ఈ గుడిసె తన మఠం అని 
చెప్పాడు . అతను ఎప్పుడు నిద్ర లేస్తాడా అని ప్రతి ఉదయం ఫు 
నాన్ , అతడి స్నేహితులు ఆ గుడిసె కిటికీ గుండా తొంగి చూసేవాళ్లు . 

ముసలివాడు అడుక్కోటానికి ఊళ్లోకి వెళ్లినప్పుడు అతడి వెంట 
తిరగటంపిల్లలకు సరదాగా ఉండేది . అతడు ఎప్పుడూ నవ్వుతూ 
ఉండేవాడు .వాతావరణం ఎలా ఉన్నా పట్టించుకునేవాడుకాదు - 
అవే చిరిగిన బట్టలు, పాత చెప్పులు వేసుకునేవాడు . సాధువులు 
కావాలని పేదరికాన్ని ఎంచుకుంటారని తెలిసిన ఊరివాళ్లు అతడికి 
అన్నం, కూరలు సంతోషంగా పెట్టేవాళ్లు . 

ధనికుడు ,పిసినారి అయిన రైతు ఉ ఇంటికి మాత్రం వెళ్లవద్దని 
సాదువుకి ఫు నాన్ చెప్పాడు , “ అతడి ఇంటికి వెళ్లిన బిచ్చగాడి 
మీదకి కుక్కలను ఉసిగొల్పుతాడు . ” 

ముసలి సాధువు వెంట ఎప్పుడూ ఉండటం వల్ల అతడి వద్ద 
అసాధారణ శక్తులు ఉన్నాయని ముందుగాపిల్లలకే తెలిసింది . 


ఒకరోజు ఉదయం తన గుడిసెవద్ద పిల్లలను 
పలకరించినప్పుడు బుట్టలు అల్లేవాళ్ల కొడుకు చేతిలోని 
పంజరంలో ఒకపిచ్చుకను సాధువు చూశాడు. అది 
తప్పించుకోటానికి ఎగురుతూ పంజరానికి కొట్టుకుంటోంది . 

“ నీకు ఇంద్రజాలం చూపిస్తే ఈపిట్టని వదిలి పెట్టేస్తావా ? ” 
అని ముసలి సాధువు అడిగాడు . 

కళ్లు పెద్దవి చేస్తూ ఆ 
పిల్లవాడు తల ఊపి తన 
అంగీకారాన్ని తెలియచేశాడు . ముసలివాడు గుడిసెలోకి వెళ్లి 
ఒక నల్ల గుడ్డ , రంగు బిళ్ల ,కాగితం, కుంచె తెచ్చాడు . నల్ల 
గుడ్డతో పంజరాన్ని కప్పేశాడు . రంగు బిళ్లకి నీళ్లు 
కలుపుతుంటేపిల్లలందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు . 
కుంచెతో ఇలా , అలా గీసి పంజరంలోని పక్షి బొమ్మ గీశాడు . 
అది ప్రాణమున్న పక్షి లాగా , ఏక్షణమైనా పాడే లాగా . 
అనిపిస్తోంది . పంజరం తలుపు తెరుచుకుని ఉన్నట్టు వేసి 
చిత్రాన్ని సాధువు పూర్తి చేశాడు . 


అప్పుడు బొమ్మలోని పక్షి రెక్కలు ఆడించింది . తెరిచి ఉన్న 
తలుపులోంచి ఎగిరి ,కాగితాన్ని ముక్కుతో కరుచుకుని దగ్గరలోని చెట్టు 

మీద వాలింది . బుట్టలు అల్లేవాళ్ల పిల్లవాడు పంజరం మీద నుంచి నల్ల 
గుడ్డనిలాగేశాడు . ఫు నాన్ , మిగిలిన 
పిల్లలు ఆశ్చర్యంతో అరిచారు . 
పంజరం ఖాళీగా ఉంది . 

పిల్లవాడిని చూసి సన్యాసి చిరునవ్వు నవ్వాడు . “ నవ్వు ఒక మంచి 
పని చేశావు, ” అతడు అన్నాడు. “ ఒక జీవికి స్వతంత్రంగా , 

దాని 
ఇచ్ఛానుసారం ఎగిరే అవకాశం ఇచ్చావు. ” 

ఆ తరవాత ఒకరోజు, " ఆ మాయాజాలం నాకు కూడా నేర్పిస్తావా ? ” 
అని సాదువుని ఫు నాన్ అడిగాడు . 

“ ఈ మాయాజాలం నేర్చుకోటానికి ముందు నేను సాధువుని 
కావటానికి అన్నింటిని వదిలి పెట్టాను. తరవాత ఎన్నో సంవత్సరాల పాటు 
చదివాను. అంతేకాకుండా , నా స్వార్థానికి మాయాజాలాన్ని 
ఉపయోగించనని మాట ఇచ్చాను. నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి. నీ 
దారి 
ఏమిటో తెలియటానికి ఇంకా కొంత కాలం ఎదురు చూడు , ” అని ప్రేమగా 
బదులిచ్చాడు . 


ముసలి విధవరాలు లియాంగ్ ఇంటిలో బావి ఎండిపోయింది . 
ఊరిబావి నుంచి ఆమె ఇంటికి బక్కెట్టుతో నీళ్లు తీసుకురావటంలో 
అప్పుడప్పుడు ఫు నాన్ ఆమెకు సహాయం చేసేవాడు . 
ఒక వేసవిరోజున , “ నీ 

బావి ఎప్పుడు ఎండిపోయింది ? ” అని 
లియాంగ్ ని సాధువు అడగటం ఫు నాన్ విన్నాడు . 

“ నాబావికి నీళ్లు తెచ్చే కాలవని రైతు ఉ సంవత్సరం క్రితం తన 
సీమ రేగు తోటకి మళ్లించినప్పటి నుంచి , ” అని లియాంగ్ బదులు 
ఇచ్చింది . 

“ నీకు సహాయం చెయ్యగలనని అనుకుంటున్నాను. ” 
అన్నాడు సాధువు . ఒక గిన్నెడు నీళ్లను లియాంగ్బావిలో 
పోశాడు . మరునాడు ఉదయం ఆమె 
బావి నిండా తియ్యటి నీళ్లు 
ఉన్నాయి . 

ఫు నాన్ , లియాంగ్ మాత్రమే ఈ మాయాజాలాన్ని చూశారు . 
అయితే కొన్నాళ్లకి ఈ విషయం ఊరు మొత్తానికి తెలిసింది . 


ఆగస్టు నెలలో పౌర్ణమి పండగ నాడు బజారుకు వెళ్లే 
దారులు సరుకులు తీసుకుని వెళ్లే రైతులు , వ్యాపారస్తులతో 
నిండిపోయాయి . క్యాబేజి మూటలను వీపు మీద మోస్తున్న 
అమ్మా , నాన్నలతో కలిసి ఫు నాన్ కూడా వెళుతున్నాడు . 
అతడు ముసలి సాధువుని చూసి అతని తోపాటు బజారుకి 
వస్తానని వాళ్లకి చెప్పాడు . 

తన పుట్టినరోజుకి ఇచ్చినడబ్బులతో కొనుక్కోబోయే 
గాలిపటం గురించి సాధువుకి ఫు నాన్ చెప్పసాగాడు . 
ఉన్నట్టుండి వాళ్ల వెనక కలకలం మొదలయ్యింది . వేగంగా 
వస్తున్న రైతు ఉ గాడిదను చూసి అందరూ కకావికలైపక్కకి 
తప్పుకున్నారు. ఎంతో బరువు లాగుతున్న ఆగాడిదను 
ఇంకా వేగంగా పరిగెత్తించటానికి రైతు ఉదానిని కొడుతూ , 
అరుస్తూ ఉన్నాడు . 


ఫు నాన్, ముసలి సన్యాసి బజారుకి చేరుకునే సరికి రైతు ఉ తన 
పళ్ల అమ్మకం మొదలు పెట్టాడు . సీమ రేగు పళ్లు తియ్యగా 

ఉండటంతో అందరూ వాటిని కొనుక్కుంటున్నారు. రైతు ఉ వాటికి 
చాలా ఎక్కువధర చెబుతున్నాడు . 

“ఒక పండు నాకు ఇవ్వవా ? ” అని సన్యాసి అడిగాడు . " ఫో, ఫో , 
బిచ్చగాడా ! నీకు ఇక్కడ ఏమీ 
దొరకదు , ” రైతు ఉ అరిచాడు . “ నీ 
దగ్గర 
చాలా పళ్లు ఉన్నాయి , ” మసలి సాధువు అన్నాడు. “ఒక్కటి 
కూడా ఇవ్వలేవా ? ” 

అక్కడచాలామంది గుమిగూడారు. “ ఇంతపిసినారితనం 
పనికిరాదు ! ముసలివానికి ఒక పండు ఇవ్వు ! ” అని ఎవరో అన్నారు . 
కాని రైతు ఉకోపంగా తన కర్ర తిప్పుతూ సాధువుని నానా మాటలు 
అన్నాడు. కొత్తగాలిపటం కొనుక్కోవాలన్నకోరికను దిగమింగుకుని 
లాగు జేబులో ఫు నాన్ చెయ్యి పెట్టాడు.గాలిపటం తరవాత 
కొనుక్కోవచ్చు అని నచ్చ చెప్పుకుని తన దగ్గర ఉన్న డబ్బులు రైతు 
ఉ కి ఇచ్చేశాడు . 


తన పుట్టినరోజుకి వచ్చిన మొత్తం డబ్బులకి ఒక్క 
చిన్న సీమ రేగు పండు మాత్రమేవచ్చింది . కొత్తగాలిపటం 
పట్ల తనకోరిక కనపడకుండా ఉండటానికి ఫు నాన్ నేలకేసి 
చూస్తూ ఆ పండుని సాధువుకి ఇచ్చాడు . 

వంగిధన్యవాదాలు చెప్పిన తరవాత , తన చుట్టు 
పక్కల ఉన్న వాళ్లతో ముసలి సాధువు ఇలా అన్నాడు , 
“ మీరందరూ నాకు ఇన్నాళ్లూ అన్నం పెట్టారు. ఈరోజు 
నేను మీకు తియ్యని సీమ రేగు పండు ఇస్తాను. ” అతడు 
మెల్లగా సంత బజారుదాటి ముందుకు వెళ్లాడు . అక్కడి 
వాళ్లందరూ గుంపుగా అతడిని అనుసరించారు. మిగిలిన 
వాళ్ల లాగానే రైతు ఉ కూడా కుతూహలంతో వాళ్ల వెంట 
వెళ్లాడు . 

ఒక ఖాళీప్రదేశం వద్ద సాధువు ఆగాడు . చిన్న సీమ 
రేగు పండుని కొరికి తినేశాడు . చివరికి చిన్న విత్తనం 
మిగిలింది . 


వీపుకి ఉన్న ఒక సంచి నుంచి సాధువు ఒక పార 
బయటకి తీశాడు .దాంతో అతడు నేలను తవ్వి ఒక పాదు 
చేశాడు . దాంట్లో సీమ రేగు పండు గింజ నాటాడు. “ ఫు 
నాన్ . ఒక గిన్నెలో మరుగుతున్న నీళ్లు తీసుకునిరా , ” 
అంటూ పురమాయించాడు . 

దగ్గరలోని టీ దుకాణం నుంచి మరుగుతున్న నీళ్లని 
ఫు నాన్ తెచ్చాడు . ఆ వేడి నీళ్లను ముసలి సాధువు 
పాదులో పోశాడు . ఆ వెంటనే ఒక పచ్చని మొలక నేల 
లోంచి బయటకు వచ్చింది . చూస్తుండగానేఆ మొక్క 
ఆకులు, కొమ్మలతో చెట్టుగా మారింది . 

దాని పూలకు 
ఆకర్షితమయ్యి తేనెటీగలు , సీతాకోక చిలకలు వచ్చాయి . 
కొమ్మల్లో పిట్టలుపాటలు పాడసాగాయి . 


పూలు పిందలు అయ్యాయి , చూస్తుండగానే 
పిందలు 
పెద్దవి అయ్యి పెద్ద పెద్ద పండ్లు అయ్యాయి . ముసలివాడు 
ఒక పండుని వాసన చూసి , “ ఇవి తినటానికి తయారుగా 
ఉన్నాయి , ” అన్నాడు . అతడు పళ్లను తెంచి అందరికి 
తలా ఒకటి ఇచ్చాడు . అన్నింటికంటే పెద్ద , తియ్యటి సీమ 
రేగు పండు అతడు విధవరాలు లియాంగ్ కి ఇచ్చాడు . 

“ తియ్యగా ఉంది !బాగుంది ! అద్భుతం! ” సన్యాసి 
మాయాజాలానికి ప్రజలు అబ్బురపోయారు . 


చివరి పండుకోశాడో , లేదో చెట్టు ఆకులు 
పండుబారిపోయి , 
రాలిపోసాగాయి . ఆరోగ్యంగా 
ఉన్నాయనుకున్న కొమ్మలు ఎండిపోసాగాయి . 

“ చెట్టు తనకాయలన్నింటిని ఇచ్చేసింది , ” ముసలి 
సాధువు అన్నాడు . తనగొడ్డలితో ఆ చెట్టుని నరికేశాడు . 
వంట కోసం ఆ కట్టెలను ఊరి ప్రజలకు ఇచ్చేశాడు . 

అతడు చేతులకు అంటిన దుమ్ము దులుపుకుని 
సంచిలో వెతికి ఒక కాగితం ముక్క తీశాడు . 

దానిని 
అతడు ఫు నాన్ కి ఇచ్చాడు. " ఇంటికి చేరుకున్న 
తరవాత దీనికిదారం కట్టి ఏమవుతుందో చూడు .” 
అంటూ గుసగుసగా చెప్పాడు. 

చెయ్యి ఊపి అందరికి వీడ్కోలు పలికాడు . తరవాత 
కొండకి వెళ్లే 
దారి పట్టాడు . 


అందరూ గుంపులుగా చేరి సాధువు చేసిన 
మాయాజాలం గురించి మాట్లాడుకుంటున్నారు.కాగితం 
ముక్కని ఫు నాన్ తన జేబులో పెట్టుకుని అమ్మా , 
నాన్నల 
కోసం చూడసాగాడు . 

బజారు లోంచికోపంతో కూడిన కేక వినపడటంతో ఫు 
నాన్ ఆగిపోయాడు. అతడి బండి ఉండ వలసిన చోట రైతు 
ఉ ఉన్నాడు .కాని అతడి పండ్లు , బండి మాయం 
అయ్యాయి . అక్కడ గాడిద , బండి చక్రాలు మాత్రమే 
ఉన్నాయి . 

ఫు నానికి వెంటనే అంతా అర్థమయ్యింది . ముసలి 
సాధువు తన మాయాజాలంతో రైతు ఉ సీమ రేగు 
పండ్లను మాయం చేశాడు .చక్రాలు తప్పించి బండి 
మిగిలిన భాగాలను చెట్టుగా మార్చటానికి అతడు 
ఉపయోగించాడు. 


ఏం జరిగిందో రైతు ఉ కి కూడా అర్థమయ్యింది . 
చుట్టూ గుమిగూడిన మనుషులను తోసుకుంటూ 
అతడు సాధువు వెళ్లిన దారిలో పరిగెత్తుతూ , అరుస్తూ 
ఉన్నాడు , “ ఆ ముసలి బిచ్చగాడిని పట్టుకోండి . 
అతడు నా సీమ రేగు పండ్లు దొంగిలించాడు. ” 

కానీ 
, ఆపాటికే సాధువు కొండల వైపుకిచాలా 
దూరం వెళ్లి 
పోయాడు . రైతు ఉ వెనకాల ఉన్న 
మనుషులు నిలబడలేనంతగా , పొట్ట చెక్కలయ్యేలా 
పడీ పడీ నవ్వారు . 


అప్పటి నుంచి , సీమ రేగు పండ్లు పోగొట్టుకున్న రైతు కథని తమ 
పిల్లలకు చెప్పి , “ ఆపిసినారి రైతు లాగా మూర్ఖంగా ప్రవర్తించి 
నవ్వులపాలుకావద్దు , ” అని అంటుంటారు . 

ఆరోజు నుంచి ఆకాశంలో ఎగిరేపిట్టలను చూసి బుట్టలు అల్లేవాడి 
కొడుకు ఎంతో ఆనందించేవాడు . ఆ తరవాత అతడు ఒక్కపిట్టను కూడా 
బంధించ లేదు . కరువురోజులలో కూడా లియాంగ్బావి ఎప్పుడూ 
తియ్యటి నీళ్లతో నిండుగా ఉండేది . 

ఫు నాన్ కి సాధువు ఇచ్చినకాగితం ముక్క ఒక పెద్ద , అందమైన 
గాలిపటంగా మారిపోయింది . ఆగస్టు నెల పౌర్ణమి పండగ నాడు ఆ 
గాలిపటాన్ని అతడు మొదటిసారి ఎగరవేసినప్పుడు అంతటి అందమైన , 
చక్కనిగాలిపటం అంతకు మునుపెన్నడూ తన వద్ద లేదని ఫు నాన్ కి 
అర్థమయ్యింది .గాలి కదలికలు లేని ఆకాశంలో ఉన్నట్టుండి ఒక రివ్వ 

మొదలయ్యిగాలిపటాన్ని పైపైకి తీసుకుని వెళ్లింది .గాలికి రెపరెప 
లాడుతున్న గాలిపటం తోకను చూస్తుంటే ఆ సాధువు తన దగ్గరలోనే 
ఉన్నాడని ఫు నాన్ కి అనిపించేది . ఏదో ఒకరోజుఊరు వదిలి పెట్టి 
కొండలలోని ఆ సాధువుని వెతుక్కుంటూ వెళతాడని అతడికి తెలుసు . 


అయిపోయింది 


